


వరద, కరువు 


భారత దేశ కథ 








ఒక రోజు ఒక మంచి శిక్షకుడు రాజు దగ్గరకు 
వెళ్లి ఆ పనిని తనకి ఇమ్మన్నాడు. 





అవసరమయ్యాడు. అతని ఏనుగులలో రెండింటికి 
శిక్షణనిచ్చిన వ్యక్తికి పెద్ద మొత్తంలో బహుమతి 
ఇన్తానన్నాడు. 













ఒక ఏనుగు రాజు ఈత కొలను లోకి దూకింది. అది 
పొర్లింది, తపతపలాడింది. దగ్గరకి వచ్చిన వాళ్ల మీదకి! 
సీళ్లు చిమ్మింది. 

“ఇదే వరద అయ్యుంటుంది,” అన్నాడు శిక్షకుడు. 


క. 
= 


i | A TW 










ఆ వ్యక్తిని రాజు స్వయంగా ఆ ఏనుగుల వద్దకు తీసుకుని | 
వెళ్లాడు. “ఒక దాని పేరు వరద. ఒక దాని పేరు కరువు,” | 
రాజు చెప్పాడు. 
“వింతగా ఉందే! వాటికి ఆ పేర్లు ఎందుకు పెట్టారో,” 
అన్నాడు శిక్షకుడు. 

అతనికి సమాధానం వెంటనే తెలిసింది. 


ట్‌ = = = తా కా 


*  ఈవనుగులకు గట్టి శిక్షణ అవసరం. | 


| 
దాంతో శిక్షకుడు వాటితో చాలా | 
| కష్టమయిన పని చేయించసాగాడు. | 






అప్పుడు రెండవ ఏనుగు రాజు అరటి చెట్టుని 
పడేసింది. కాయలనన్నింటిని మింగేసింది! “ఇది 
తిండిపోతు ఏనుగు! తినటం తప్పించి దీనికి వేరే పని 
లేదు. ఇల్లు ఖాళీ అయ్యేవరకు తింటూనే ఉంటుంది!” 
అన్నాడు రాజు. “అయితే ఇది కరువు 
అయ్యుంటుంది! అనుకున్నాడు శిక్షకుడు. 





= 





i a న 





సాయంత్రం అయ్యెసరికి అవి పూర్తిగా అలసిపోయేవి. 
కరువుకి నిద్ర వచ్చి అది ఏమీ సరిగా తినలేకపోయేది. 
అలాగే రాజు ఈత కొలనులో ఆడటం అటుంచి వరద 
వళ్లు కూడా తడుపుకునేది కాదు. దాంతో, శిక్షకుడికి 


ఇస్తానన్న దానికంటే రెట్టంపు బహుమతి ఇచ్చారు. 


|| 














| సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అవి 
రోజుల తరబడి పని చేశాయి. వస్తువులను లాగేవి, 
తోసేవి. బరువులను ఎత్తేవి, మోసేవి. మిగిలిన 
ఏనుగులతో పోలిస్తే రెట్టింపు పని చేసేవి. 








దాంతో రాచమహలులో అంతా ప్రశాంతత అయితే ఇప్పుడు ఏది మునుపటి లాగా 
నెలకొంది. చాలా ప్రశాంతత! ఎక్కడా చప్పుడు సరదాగా లేదు. 
లేదు. చీమ చిటుక్కుమన్న చప్పుడు కూడా లేదు! cy — CT 


మమా = జానా కు కము 4 i 
‘ కే 
|| 





రాజు కూడా అప్పటి సంగతులు గుర్తు 
చేసుకుంటున్నాడు. అప్పుడు తన పిల్లలు సంతోషంగా 
ఉందేవాళ్లని గుర్తు చెసుకుని, నవ్వుకున్నాడు. 
అప్పుడు రాజు ఒక నిర్ణయానికి వచ్చాడు. 


—_" 















= | 








అందరూ పాత రోజుల గురించే ఆలోచించ సాగారు. 

' వాటి గురించి కథలు చెప్పుకోసాగారు. రాణిని ఒక 

' రోజు వరద ఆశ్చర్యపరిచిన ఘటన గురించి చెప్పారు. 

, రాజు విందుకి కరువు వెళ్లిన నాటి సంగతులు చెప్పారు. 


2 — — 





—_ ల I a = 


| రాజు ఆ శిక్షకుడిని పిలిచి, శిక్షణను ఎసుగులు ఆ శిక్షకుడు అలాగే చేశాడు. మహలులో జీవితం 
మరిచిపోయేలా చెయ్యి,” అన్నాడు. 


ఇప్పుడు గోలగోలగా, గందరగోళంగా ఉంది. చాలా 
“శిక్షణ మరిచిపోయేలా చెయ్యాలా?” అడిగాడు 


గోలగా! చాలా గందరగోళంగా! ఎప్పుడు 


చెయ్యాలి,” అన్నాడు రాజు. 


నానా సామె లి 






Fs 





అయిపోయింది 





అయితే, అన్నిటికీ మించి ఎంతో సరదాగా ఉంది! 


